నందిని సిధారెడ్డి కవిత 


ఒర బాథిగాటదు 


మంజీరా రచయితల సంఘం 


www.eTelangana.org 


OKA BADHAGADU 
Poems by 
Nandini Sidhareddy 


Manjeera Rachayithala Sangham 
15th Annual Function, Siddipeta 
13th October, 2001 


Cover Design 
Seela Veerraju 


Publication 

Manjeera Rachayithala Sangham 
17-112, Thoombai, Srinagar Colony, 
Siddipeta - 502 103. Ph. : 08457-24877 


For Copies 

‘Visalandhra Book House , Bank Street, Hyd. and its branches in A.P. 
Prajashakti Book House, Chikkadpally, Hyderabad and its branches in A.P. 
Disa Pustaka Kendram; Chikkadpally, Hyderabad - 20. 

Navodaya Book House, Opp. Arya Samaj Mandir, Kachiguda, Hyderabad. 


Composed at 
Media Graphics, Himayathnagar, Hyd. Ph. : 6596509 


Printed at 
Charitha Graphics, Chikkadpally, Hyd. Ph. : 7607361 


Rs. 20. 


పాటకు హక్కులకు ప్రజలకు 
బతుకిచ్చిన 


బెల్లి లలిత 


www.eTelangana.org 


ఆనవాలు 
క! 


వొస్తాడనుకున్స చందమామ రాకపోవొచ్చు 
మొగులయినట్టే అయి 

వొస్తుందనుకున్న వానా రాకపోవచ్చు 
పొడుతుందనుకున్న కోయిల వత్తా లేకపోవొచ్చు 


హైరానా వడిపోయే మొఖంలో 
సెకను సెకనుకూ మారిపోతున్న (ఫి)రంగుల్చి 
అక్షరాలు ఆనవాలు వట్టలేవు 


ఆత్మహత్యలో నల్లబడీన మొఖాల్లో 

కకావికలం చేసే ళవాల్సి కూడా ఆనవాలు వట్టలేవు 
మనం మనుషుల కోనం కలవరిస్తాం గదా 
ఇంటర్‌నెట్‌ వెబ్‌సైట్‌ దగ్గర 

మనిషికీ కంవ్యూటర్‌కీ ఆనవాలు పట్టగలమా.... 


ఇంక మాట్లాడెతందుకేమ్మిగిలిందని... 

అరి సితందుకూ అగ్గులు బిమ్మెతందుకూ ఏం మిగిలింది ? 
అవసరమైనప్పుడల్లా 

లాకర్‌లోంచి ఒక శవం తీన్‌ 

లెక్కలు చేసుకోవాలి 

లెక్కలు చూసుకోవాలి 

అంతా లెక్కలు + 

ఇవ్చటికి లెక్కలు తప్ప ఎం మిగిలినయి ? 


తప్పకుండా జేబులో క్యాలిక్యులేటర్‌ తప్పుదు 


ఒక బాధగాదు ౫ 5 


www.eTelangana.org 


ఎవ్రుడే అవనరమొన్తుందో 

జక శవానికయినా ప్రణాళిక సిద్దంగా ఉంచుకోవాలి 
వొన్తుందనుకున్స వీసా రాకపోవొచ్చు 
పెరుగుతుందనుకున్న సెన్సెక్స్‌ పెరగకపోవొచ్చు 
పండుతుందనుకున్న వత్తి ప్రాణాలు తోడొచ్చు 
హైరానా పడిపోతున్న మొఖంలో 

కదిలిపోతున్న జీవకళను 

అక్షరాలు ఆనవాలు పట్టలేవు 


అవ్ఫు మెడకు చుట్టుకొని ఉబ్బిపోయిన SOPII) 

ఏ 8956 ఆనవాలు పట్టలేదు 

రవిగాంచని బోటు గాంచే కవిగూడా 

ఎక్కడ శవం పొంచి ఉందో గుర్తువట్టలేడు 

అంతా సాంతం 

అంతా వ్యూహం 

అంతా NGO 

గుంవులో గోవిందా అంటూనే గుడిలో నగలు మాయం 


అంతా ప్రచారమాయ 

అంతా మీడీయా 

సామూహిక స్వీయ ప్రపంచీకరణలో ఏ ఆక్రోళానికీ రెస్పాన్సుండదు 
అభివృద్ధి చెందిన నాగరికతలో వనీపాటా సంబంధం తెగిపోతుంది 
డిజిటల్‌ సౌండ్‌ సిస్టమ్‌లో 

శరీరాలకు తవ్ప ఆత్మలకు కదలికలుండవ్‌ 


మాటల అవనరం మారిపోతుంది 
మాటల వ్రయోజనం 

బతుకు ప్రయోజనం 

ఇంటర్‌నెట్‌ ప్రవాహంలో కొట్టుకపోతయి 
స్వరం లేదు 

సయోధ్య లేదు 

సంఘర్షణ లేదు 


త — —- 
నందిని సిధారెడ్డి కవిత = G 


కన్నీళ్ళ వేస్‌ 
కవిత్వం వేస్ట్‌ 
హైరానా వడే మనిషి వేస్ట్‌ 
వొన్తుందనుకున వాన రాదు గనక 
వానలో తడువాల్సిన వనీ ఉండదు 
మన ఊవోబిత్రాలకన్హా కంవ్యూటర్‌ చిత్రాలు 
కడు తమాషగా ఉంటయి 
ఇక కవిత్వంతో అక్కర్లేదు 
ఎల్‌నినా మంటలకు కోయిల మాడీపోయింది 
ఇక కోయిలా పాడదు 
వళమయ్యే ఉన్నాం గనుక వరవళాలు ఉండవు 
మాట్లాడెతందుకేమీ లేదు గనుక బతుకుడే 
వొచ్చినా రాకపోయినా లెక్క లై బతుకుడే 


ఎవరొచ్చినా రాకపోయినా లాభమొస్తే చాలు 
మనిషి మరణించినా నష్టవరిహారమొ స్తే చాలు 
తుమ్మెదల మీదా తూనీగల మీదా ఇంకేం రాన్తవ్‌ 
చేతివేళ్ళ సందున IT) ఇరికించుకొని 
(ప్రోగ్రామ్స్‌ రానుకో 

నుఖ్లవడీపోతావ్‌ ! 


E Æ * 


తెగిపోయిన ఆళల్సి పేనుకుంటా 

నన్మటి గాలిపాయలా 

ఒక గుంవు ఒంటరిగా నడీబిపోతుంది 

వానరానీ రాకపోనీ 

ఆ గుంపు ఆరాటంగా వీధులన్నీ తిరుగుతుంది 
ఎవరొచ్చినా రాకపోయినా కిరీటాలూ సుఖాలూ వొదిలి 
పాటల ప్రకంపనాలు బల్లుకుంటా 

ఆ గుంవు సాగిపోతుంది 

తిరిగి చూసేనరికి గుంపులు - గుంపులు 

పెద్ద జాతర 


అక్టోబర్‌ 1998 
ల 


అలి 
ఒక బాధగాదు ౫ 7 


www.eTelangana.org 


వాన పడని నేల మీద 
6——— 


వౌనవడని నేల మీద 

osvo నులువని తేలింది 

మైకంలో జోగుతున్సు సిమెంటు రోడ్డు మీద 
చినుకులు వడీనా ఎంతసేవు ? 

యూజ్‌ అండ్‌ క్రో గ్లాసులు 

కూడలిలో కువ్పబడీ 

ఇప్పటికీ ఎక్కిరిస్తనే ఉంటయ్‌ 


సూర్యుడు రాకముందే 
బట్టర్‌ VIVÍ భ్రాంతివడీ 
జన 
వూలు విచ్చ్భుకుంటయి 
పూలు వూలకే పోటీ 
పూలు వూలనే అవమానించుకుంటయి 
వాడీపోవటమనేది జీవితంలోనే లేదని 
ప్లాస్టిక్‌ వువ్వు సిద్దాంతం చేస్‌ 
ఫక్కున నవ్వుతుంది 
తోడేలుకూ తోటమాలికీ తేడా అంతరించి 
అంతా ఒక్కటిగానే వుంటుంది 


వానవడని నేల మీద 

కేకులు కట్‌ చేసుకోవటం ఒక సంకేతం 
కూడలిలో పాన్‌డబ్బా వక్కన 

గడ్డకట్టిన మనిషి శవానికి దిక్కులేదు 


కా నావా 
నందిని సిధారెడ్డి కవిత ౫ F 


వురుగు మందు కలినిన కుండలో 

మంచినీరు తాగబోయి 

మరణించిన తల్లీకొడుకుల బంధానికి దిక్కులేదు 

లక్షల కరెంటుబిల్లు ఎగ్గొట్టిన యం.యల్‌.ఎ. రైస్‌మిల్లు ముందట 
మూడువందల బిల్లు కట్టలేక ఉరేసుకున్న 

శెతు ఇజ్జతకు దిక్కులేదు 


మందకు మంద 

కొండను మోసినట్టు 

చేతుల మీద చేతుల మీద కేకు మోనుకొచ్చిన దృళ్యం 
రెటీనా మీద రెవరెపలాడుతుంది 

తేడా అంతరించి 

బాంబులు చేసిన చెయ్యో 

కేకులు కోసిన చెయ్యో రెండూ ఒకటనే తేలుతుంది 
మబ్బుల మునుగులు తొలగిపోయి 

అవకాళం గడ్డం తెల్లబడిపోతుంది 

దూరంగా ఒక మేఘం ఒంటరిగా మిగిలి 
రక్తమోడుతూ చూసే అమాయకపు చూవును వాళ్ళు ఎక్కీరిస్తరు 
తోటను విగ్రహాలు ఎక్కి రిస్తయి 

పక్షుల్ని DTI ఎక్కి రిస్తయి 

ఖ్లడ్‌లైట్లు ధారాళంగా కురుస్తున్న కాంతి వలయాలలో 
బాటలు మారిపోవటం మరో నంకేతం 

బాటసారులే బాటను ఎక్సిరిస్తరు 


కార్తెలో E ఆరిద్ర పురుగులు కూడా 
కాలాన్ని నిద్రపోనివ్వునని శవథం చేస్తయి 
era) కంవ్యూటర్లు ఎక్కి రిస్తయి 
వానవడని నేల మీద వలలు SIS) 
వాగులు పారించలేరు 


అలి 
ఒక బాధగాదు * 9 


www.eTelangana.org 


బ్యాంకులతో బాంబులు తయారు కావచ్చు 
బాబులు తయారుకావచ్చు 
బంతివువ్వు తయారు కాదు 


ముడివేసీన కాలమే 

ముడివిప్పి ఛెళ్ళున చరుస్తుంది 

అవ్హుతో ఉరివడి ళవం చేసిన ఆర్తనాదానికి 
భూమి పగిలి నీళ్ళు పొంగుతయి 
కాటగలిసిన మనుషులే 

వానపడని నేలమీద 

ఊట వుట్టిస్తరు 


e o 
నందిని సిధారెడ్డి కవిత 70 


7 అక్టోబర్‌, 1999 
రాత్రి 


విజన్‌ 


e o 


బ౦ద్రుడీలో ఇంకా ఆ నల్లటి మచ్చలేంటి ? 
సిల్వర్‌ పెయింట్‌ వేయండి 

ఈ కోట ఇంకా లాల్‌ఖిలా ఏమిటి ? 

గోల్డ్‌ పెయింట్‌ వేయండి 

తెలుపూ పనువూ తప్పు ఇంకే రంగూ కనబడకూడదు 
వెండి బంగారాలతో ఈ దేశం తులతూగాలి 
దేశమంటే మనుషులు కాదు 

దేశమంటే మార్కెట్‌ 

ఈ కవులు ఎప్పుడర్థం చేసుకుంటారో... 


మన మార్కెట్‌ మనమే పెంచుకోవాలి 

OBA) ఇట్లా నల్లగా ఉంటే ఎట్లా ? 

వ్రవంబ ప్రథమ పౌరుడు ఈ రోడ్డగుండానే వయనిస్తాడు 
తెలువూ వనువూ గీతలయినా గీయండీ 

ఈ దారెంబట గుడీ సెలుండకూడదు 

గోడల మీద పిబ్చివిచ్చి రాతలేంటి ? 

నున్హా లేయించండీ 

వైట్‌హౌజ్‌లో తిరిగే ఆయనకదా 

ఆయన వైట్‌ DIS బ్లాక్‌ఫే సెన్‌ ఇబ్బంది కలిగించవా? 
బిచ్చగాళ్లందర్హీ మూయించండి 

అందునా - బిచ్చగాళ్ళకీ భిక్షగాళ్ళకీ ఎప్పుడయినా పోటీ రావొచ్చు 
దేవుడికి బుద్దిలేదు కానీ, 

వచ్చటి చెట్టుకు ఎర్రటి పూలు వూయిస్తాడా... 


-—e 
ఒక బాధగాదు k 7 7 


www.eTelangana.org 


ఓ వందకోట్లు పోయినా ఫర్వాలేదు 

వూలరంగు మార్చండీ 

దండలో ఎక్కడున్నా గర్జిన్తుంది మరి 

వ్రవంచ ప్రథమపౌరుడు కదా, ఘనంగా నత్కరించాలి 
వీళ్ళెవరూ వనరు కానీ 

వెండితెర ఆర్టిసులున్నారు గదా 

రాయించండి వాయించండి 

ఆయన ఐసైపోవాలి 

మన మార్కెట్‌ మనమే పెంచుకోవాలి 

అందరూ అర్థం చేనుకొనే రోజును తయారుబేద్దాం 
దేశమంటే మార్కెట్టని 

దేశభక్తంటే సేల్ఫ్‌మ్యాన్‌షిప్‌ అని ఒప్పించాలి 
బుల్లితెరలు వెండితెరలు గిల్లి చెబితే బాగు ! 
మొదటాయనను మొదట అప్పే అడుగదల్పుకున్న్హాం 
స్తోత్రాలు మహత్తరంగా ఉండాలి / సూపర్‌గా ఉండాలి 
మర్యాదలు అద్భుతంగా ఉండాలి / మెమొరబుల్‌గా ఉండాలి 
కోతకోసయినా కోట్లు తెద్దాం 

ఆయనా మన మార్కెట్‌ చూడాలిగా 


బడులల్లో పెట్టుబడుల గురించే చెప్పండి 
తోకలు ఎంతకాలం కత్తిరిస్తాం 

ఈసారి గొంతులే కత్తిరిద్దాం 

పత్తిరెతులవో వ్రభుత్యోద్యోగులవో 
ఎవరివైతే మనకేమిటి ? 

మన కుర్చీలు భాంబర్‌లూ తప్ప 


తయారు కావాలి 

తయారు చేయాలి 

మార్కెట్‌కే అంతా తయారు చేయాలి 

DI) మనం లాభసాటిగా తయారు చేనుకోవాలి 
అంతకుమించిన జీవితమేముంటుంది ? 


వచ్చేవాడు అతిథి 

అతిథిని దేవుడుగా భావించే దేళం కదా 

సార్వభౌమత్వం పరిచయినా ఆయన్సు అలరించాలి అలంకరించాలి 
రాముడి పాదధూళి సోకితే రాళ్ళు స్రీలయినారు గదా 

goba పాదధూళి సోకితే రాష్తాలు ఏమయినా కాకపోతయ్యా 
కళకళ కోసం కాదు 

కళ ప్రజలకోసం కాదు 

కళ మనకోసం 

మన ప్రమోషన్‌ కోసం 

అవ్వు తేవటం ఎంత RÍ) కళ 

ఆ కళలో శిక్షణ కోర్చులు పెట్టండీ 

అప్పులు తెచ్చయినా బతుకుదాం 

ఆత్మలు అమ్మయినా బతుకుదాం 

గోతులు తీనయినా 

గొంతులు కోసయినా బతుకుదాం 

గొప్ప విజనతో బతుకుదాం 

Wa) అప్పుల్లో బతుకుదాం 

మనుషులు యుద్దానికి దిగితే 

మార్కెట్లతో ఓడిద్దాం 


మన కార్లూ గన్‌మెన్లూ తవ్ప మనుషుల్ని మాయం చేసైనా 

ప్రాటొకాల్తూ TOSSÍS తప్ప మనం ÁT సాధిద్దాం 

అన్నీ అమ్మేద్దాం 12 మార్చి, 2000 
ఆత్మల్సీ ఆడవిల్లల్సీ అమ్మటానికైనా సిగ్గువడకూడదు katen 


రేటొస్తే తాజ్‌మహల్శో DIVIO) అమ్మటానికి సిగ్గువడతూడదు 
NENG తకు . öm 
నందిని సిధారెడ్డి కవిత * 72 ఒక బాధగాదు * 73 


| www.eTelangana.org 


నిరిద్ర 


(= 


e—a 


తొల్లగొట్టుడే స్వభావమైన ముఖయంత్రానికి 
శరీరమయితేనేమి ? మననయితేనేమి ? 
ఊయలలో ఉంచి ఊపుతున్మప్పుడు 

లోకమంతా ఊగుతున్సట్టే ఉంటది 
పొందుతున్మదేమిటో 

కోల్పోతున్సదేమిటో 

పున్నమి చంద్రునితో ఆడీ 

ఏటి అలల్లోంచి ఎగిరిపడిన చేపవిల్లకు తెలియదు 
వ్రవంచీకరణలో వసివాడికీ పౌరునికీ అంత తేడా అనిపించదు 
మారింది శరీరమా అనుభవమా అర్థం కాదు 
వనివాడీ నోట్లో నిప్పల్‌ పెడితే 
DoDo సేవూ పాలొస్తున్నాయనే వరవళం 
DA పథకాలు మట్టకు రాస్తే చాలు 

మందీ అదే పరవశం 


మనది నిద్రో మెలకువో ఎవరు చెప్పాలె 
పశు నంతతి మార్చి 

వంటచేలు మార్చి 

పాలలో పాలదనమంతా తరలించారు 

పాల నముద్రంలో వడుకొని 

భూమిని రాజకీయం చేశాడువాడు 

చమురు సముద్రంలో వడుకొని 

మనిషిని మవోరాజకీయం చేస్తున్నాడు వీడు 


e o 
నందిని సిధారెడ్డి కవిత $ 7 4 


అర్జాలు మార్చదలుచుకున్నవాడీకీ 

జనం భాషేమిటి ? కావ్య భాషేమిటి ? 

నున్మితమైన అనుభవాలన్నీ 

డబ్బు కట్టల కింద విలవిల్లాడి మూర్చపోవుడు మామూలైంది 
కాలికి గజ్జెకట్టి ఆడటం 

పెద్ద అనుభవమేమీ కాదు 

కాలికి రూపాయి బిళ్ళలు కట్టి ఆడటమే ఇప్పటి నాట్యం 
WOS కాదు - 

వాణేజ్య ప్రకటనలు 

మనకు జీవించుడెట్లాగో నేర్చుతయి 

మన వీల్లల్లి మనమెట్ల (పేమించాల్తో 

మల్టీనేషనల్‌ కంపెనీలు చెబుతయి 

ఆడపిల్లల్హి ఏ వయనులో ఎట్లా వేధించాల్లో 

హోలివుడ్‌ చక్రవర్తులు చెబుతరు 


మనుషుల మీది (ప్రేమలు వస్తువుల మీదికి మార్చిన వాన్చేమనాలె? 


ఒక్కసారిగా విషమిచ్చినందుకు FESS అదృష్టవంతుడే అనుకోవాలె 
ఆఫీనుల కొంత అంగట్ల కొంత 

సినిమాల కొంత 

విషం విదిలిస్తే చావూ ఒక్కసారి రాదు 

ఆత్మహత్య నేరం కావొచ్చు 

ఇంట్లో టీవీ సముద్రం నురుగుల్లో 

మనల్సి మనం చంవుకోవటానికి వాయిదాల వద్దతి నేరం కాదు 
వేసవికాలం వాటర్‌ట్యాంక్‌ వగ్రెల్లోంబి 

(ప్రపంచబ్యాంకు పొడవాటి బిరుదులు చాస్తుంది 

మన బిందెలో Dogs 

నీళ్ళో రసాయనాలో తేలు కోలేం 

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లో TEFLA 

దేవామో దేళమో ఎవరు గుర్తించాలె 


e o 
ఒక బాధగాదు * 7 5 


www.eTelangana.org 


హడావుడిగ నువ్వు నడుస్తున్నప్పుడు 

నీ కాళ్ళకింది వచ్చిక నిను చూనీ నవ్వుతది 
ప్రీయుఠాలి మీద (పేమ మోసుకెళ్ళుతున్న 

నీ చేతిలోని మల్లెపూల పొట్లం 

నీ లెక్కలు చూసి నిట్టూరుస్తది 

ఇయర్‌ఫోన్‌ మ్యూజిక్‌ కేకలకు 

తప్పిపోయిన కోకిల తండ్లాడుతది 

తప్పిపోయింది 

SES మన అనుభవాలో అర్థం చేనుకోవటం కష్టం 


తప్పిచ్చిన అనుభవాలను వెదికి పట్టుకునెతందుకు 
తలకిందులైన ఆరాటాలను నవరిచ్చుకునెతందుకు 
మన శరీరంలో 

మనం నిద్రలేవాలె 

మన గోదావరిలో 

మనమే ళఈదాలె 


e —————— o 
నందిని సిధారెడ్డి కవిత * 7 6 


తొవ్వలు 


o—o 


అడుగులు తడబడుతున్సు బోట 

ఆగి చూడటమే విషాదం 

చిన్మవ్వుడు నన్ను ముద్దాడిన తొవ్వ 

నా కాల్ళకింది నుంచి సుతారంగా జారిపోయిన తొవ్వ 
భూమి భుజం మీద 

తెల్లటి సెల్లాలా పరుచుకొని ముచ్చట పెట్టేది 

తొవ్వుకు అడ్డంగా వండుకొని 

నన్ను కదులనియ్యకుండా 

లాలనగా నా కాళ్ళచుట్టూ పెనవేసీ నయ్యాటలాడుతూ 
ఇక్కడొక వాగుండేది 


వానాకాలం 

జలకన్య వామవాన్తం మీద జలతారుపాయలా మెరి సేది 
ఎండాకాలం 

BL మోకాలి గాయానికి చుట్టి ఊడిన బట్టపేగులా ఊగేది 
అడుగులు తడబడుతున్న బోట 

ఆగి చూడటమే విషాదం 


ఇక్కడొక వాగుండేది 

జాజురంగు చంద్రున్ని 

పఠంపరం చేసీ ఆరబెట్టినట్టు ఇనుకుండేది 
చెయి పెట్టి 


యాడతోడీనా నీళ్ళూరేటియి 


అల 
ఒక బాధగాదు * 7/౯7 


www.eTelangana.org 


ang దోసిలితో కడవ నింవుకోని నడిసొచ్చిన తొవ్వులో 

మా అవ్వ మాదిగ స్త్రీలతో నడిచిపాయ్యేది పాందిందేమిటీ ? కోల్ఫోయిందేమిటీ ? 

ఇనుక నల్లుకుంటా కడుక్కుంటా మన తొవ్వకు ప్రపంచబ్యాంకు తారువూయటమే పెద్దకుట్ర 
పీలగాండ్లకు వేరే ఆటే ఉండేది కాదు 


రవుతునుబోట 
రెండు తెల్లకొంగలు రెవరెపలాడుకుంటా వొచ్చి తొవ్వులు Wana వుతున్స 
ప సోయిలేకపోవటమే విషాదం 
అవీ అక్కడే ! 


తొవ్వా వాగూ తొప్తాపోసిన బోట్‌ 
రైతు పాలమూ నా పాటా మొదలయితుంది 
ఖచ్చితంగా నాకు తెలును 


అడుగులు తడబడుతున్న బోట్‌ 
ఆగిచూడటమే విషాదం 


అప్పటిదాకా నాకూ తెలువది కడువుమండీన రెతు 
ఇసుక బంగారమవుతుందని - : కొత్త తొవ్వ తొక్కు తడు 
బ్యారపోల్లు ఆ వూరికొచ్చిందాక ఆ తొవ్వుల పైనను నుతా లొక్కుతడు 


ఆ రైతులకూ తెలువది 
వాళ్ళ వంట వండీ 
తమవంటలెండుతాయని - 1 నవంబర్‌ 1997, 


రాత్రి 
ఇనుకలారీల్లో నింవటానిత్కూడా 


నీ చేతులు వనికిరావని 

ప్రాకౌయిన్‌లు నూకే సేదాకా 

రైతుకు రాజ్యం అర్థం కాదు 

పాలంల మొలిచిన DPY I) చూస్తే 
SooS) నీళ్ళూరయి 

కొత్తగా మొలిచిన రెండు అమెరిక చెట్లు 

వాగును ఎక్సిరిన్తయి 

ఇనుక లారీలు 

కడచూపుకూడా చూడకుంట స్పీడు పెంచుతాయి 


బతుకులు తారుమారవుతున్నబోట 
తెగింపు లేకపోవటమే DOSO | 
జ్ఞాపకం జ్ఞాపకం కోసమే కాదు 
బతికున్నామో లేదో చూనుకోవటానికి - 


ee E ~ 
నందిని సిధారెడ్డి కవిత * 7 5 f ఒక బాధగాదు * 9 


| www.eTelangana.org 


ఎండిన చెరువు ముందు 
లల కంప a 


డోర పానాదులన్సీ 

చెరువుకట్ట దిక్ళే 

మబ్బుల లేచిందగ్గర్తుంచీ 

చీకటీ చిక్కవడిందాకొ 

నరసంచారమంతా అటు దిక్కే 

కట్ట ఎక్కీతే చాలు 

కడువు నిండిపాయ్యేది 

కనుచూవు మేరా 

వచ్చటిచేన్హతో 

చమత్కారంగా కరచాలనం చేసేది 

కథలు చెప్పేది 

28 WASA, సీటిగొట్టే బరివాతల పీలగాండు 
లయబద్ధంగా బట్టలుతికే చాకలివడతులు 
వీట్టలుకట్టిన రాగాలూ దాగుడుమూతలూ 
తడల్లో చేవల నయ్యాటలూ 

ఎంతకమ్మటి Ér) కుమ్మరించేవో అప్పుడు 
సులువుగా మరిచిపోతాంగానీ 

మన మాటల సాగసంతా నులువుగా అబ్బిందేంకాదు 
కరువుకూ కాలానికీ 

మన అడుగులే తోడు 

పాడువడిన పానాది వెంట 

ఎవరు మాత్రం ఎందుకు నడుస్తారు ? 


మనిషిని బట్టే కాలం ! 
ఎండిపోయిన చెరువు ముందు నిలబడితే 
చూపు పెళ్ళలు పెళ్ళలుగా విరిగివడుతుంటది 


అలి 
నందిని సిధారెడ్డి కవిత < 20 


వౌర్థిపోయిన రైతులా 

నెత్తికి చేతులుపెట్టి 

పంటగుండు కుములుతుంటది 
ఒళ్ళంతా పగుళ్ళతో 

ఒండు ఒకప్రక్కకు ఒత్తిగిలుతుంది 
అప్పనంగా వొచ్చిన లొట్టవీను చెట్టు 
అవవాస్యంగా నవ్వుతయి 


ఎండీన చెరువు 

శవం మీద కప్పిన పాత చిరుగుల దుప్పటిలా 

పరచుకొని ఉంటది 

మొండితుమ్మలు అల్లుకొని మొఖం గుడ్తుపట్టటానికే ఉండదు 
తుమ్మితే తూము ఊడీవడుతది 


అలుగుమత్తడి 
అంత దూరం నుంచే ఎక్కీరిన్తుంది 
ఆవులించే గటు 


శిఖం భూమి మీద శిలాశాననాలు వూస్తయి 
ఎండిన చెరువు ముందు నిలబడితే 

పద్యం ఎండి పట్టున పలుగుతుంది 

విట్టలూ లెవు పాటలూ లెవ్వు 
బుడుంగుమనే బుడుబుంగల జాడలేదు 
కిరణాలకు ఎగిసిపడే చేవపిల్లల గురుతుల్లేవు 
మైనమ్మ గుడిదిక్కు మల్లి చూసే మానవుడే లేడు 
ఎండిన చెరువును చూస్తే 

ఏడువు ఎగేసుకొస్తది 

ఊరందర్హీ సాదిన చెరువు 

ఉనికే ఉత్తదయింది 

పాడువడ్డ రాజకీయంల 

పానాది పాడువడింది 


ఇప్పుడు 
పానాదులన్ఫీ 
బస్థాండు దిక్క 


30 మే 2000 
మధ్యాహ్నం 


rT 
ఒక బాధగాదు *27 


www.eTelangana.org 


బతకవోయిన బతుకు 
gka 


దొరు?ల్సాల్లా నిలవడ్డ 

మొండితుమ్మల కింద నుంచి 

రుమాలు ధరించి వూర్వీకుడెవరో 
నడిచిపోతున్న అలికిడి 

మేకలు మేనీ పోంగ మిగిలిన Sang 
ఎండీపోయి గలగలలాడుతున్న మనసు 
నడవకేమి 

ఒక నూర్యకిరణం విరిగి 

చెవ్హూల్లేని అరికాలుకు గుచ్చుకొని మొత్తుకుంటది 
కొద్ది సేవట్ల నెత్తురూ కన్తీళ్ళూ SONG) 
రుమాలు నిండా జ్ఞాపకాలు 

ఇరవయేండ్ల కిందననగా పాడువడీ 

పెంకలు లేచి 

పెండెరాలి 

కూలికూలి 

గడునుగా నిలవడ్డ మొండిగోడల పక్కల 
నిన్సట్టుంబి సంచరించిండు 

DEIO చిక్కుల దువ్వెన ముక్క చూసీ 
ఉట్టి దిగని రంగుమారిన రిబ్బెన చూసి 
కన్తీళ్ళు దాచి రోదిస్తున్న TLB చూసి 
అతను తట్టుకోగలడా... 

కార్తులు కార్తులుగా 

బెట్ల చేతులకు వచ్చబొట్టు పొడిచే పురాస్మృతులు 


అయా 
నందిని సిధారెడ్డి కవిత * 22 


వూదిచ్చిన కూరాడుకుండ పగిలిన పాత అంచు 
గుండెకు ఛిద్రం చేస్తుంది 

అనుబంధాన్ని చావగొట్టి 

అనహాయంగ చూసే అసమర్థత 

పాగచూరిన గోడ కానుకోని 

తలకిందులైన పొయ్యి 

జీవితాని అడ్డం పెట్టుకొని ఎక్కరిస్తుంది 


బతకవొయ్యి బావుకున్నదేమున్నది 
ఒక్కవూట బువ్వుకోనం 

దేశదేశాలు తిరిగి దేవుకున్సదేమున్సది 

ఈత తట్టకు బదులు 

ఇనువతట్ట మోనీండు 

యిత్తులకు బదులు 

పైనలు చూసిండు 

ఈడ్సుకపోయిన చేతుల మీద మొయ్యలేక 
కన్మతల్లిలాంటి పాలం శైను బెట్టిండు 


తిరిగి తిరిగి తిరిగొస్తే మిగిలిందేమున్నది ? 
వుచ్చిన చేరెళ్ళ మీద Áho 

తెగిపోయి మొలకు వేలాడే నమ్మకం 
మోనవు మెరువులల్లుకుంటున్సు 
మొండీగోడల మధ్య 

బతికున్హాడు ఇంకా మొండీగా 

పాలోల్ల వాకిండ్లన్నీ పొక్కిల్లే 

వాడంతా వలస పోయినట్టు 

ఇండ్రన్సీటికి తాళాలే 

ఎంత సంచరించినా 

పాతమట్టి నెంత రాసుకున్నా 

కంటికింది నల్లటీమచ్చలు పోవు 
గుర్తుపట్టే ఒక్క మునలవ్వుకు కండ్లు కన్సించయి 


అలి 
ఒక బాధగాదు k 23 


www.eTelangana.org 


Sg ఉండనియ్యరు 

బయట బత్కనియ్యరు 

ఇల్లిడిసీ ఊరిడిసీ భూమిడీస్‌ బతకవోతే 
బతుకంతా మనకబారుతనే IÂ 


కూలిన గోడల కింద 

ఏం దేవులాడితే ఏముంది 

ఎగేనుకొచ్చే ఎడుపు తప్ప - 

తొక్కు లాటలో NSSS NGISO S) 
ఎవలూకుంచుతరు 


మొండీతుమ్మల్ల 

కూలినగోడల కింద కూలబడ్డ 

అతన్ని గుర్తించిందెవరు ? 

నిద్రవట్టని కవి ! 

పాలువడని వచ్చిబాలెంత తెలంగాణావల్లెను చూస్తూ 


ఎంతకూ నిద్రవట్టని కవి ! 
8 అక్టోబర్‌ 1999 
ఉదయం 
6— 9 
నందిని సిధారెడ్డి కవిత : 24 


| 


ఇజ్జత్‌ 

e— M~e 
కరకర పొద్దు పొడి సేటప్పుడు 
ఎండపాడలో నువ్వూ నేనూ నిలబడివుంటాం 
ఎండపొడ ఎవరి సాంతం కాదు 
కాల్ళకింది భూమ్మీద మనిద్ధరమేనా...? 
కోట్లమంది సావుకూ బతుక్కూ మధ్యల 
సన్మటి తీగ మాదిరి కొట్టుకుంటున్సురు 
Denya) సౌట భూమ్మీద గెట్ల కోనం నీకూ నాకూ వంచాయితి 
ర్యాగడీ సెక్కలు ఎగ్రతరకలు 
సౌటవగ్రైలు మొరంవట్టెలు 
ఒక్క భూమే ఎన్ఫితీర్లు 
బంగారమసొంటి ర్యాగల్లల్ల 
రేగడివిత్తులు చల్లి 
మన వాటా మీద హక్కుభుక్తాలు రాయించుకుంటున్మరు 


కరకరపాద్దు పాడి సెటప్పటికి 
బాలనంత జోలె నిండేది 

ఊరిని నిద్రలేపిన గంట 

చాపసింపుల నందున కలవరిస్తంది 
బాలనంత బాణీని (పేమించగలం 
బోలెను (ప్రేమించగలమా 

పాటకూ జోలెకూ వట్టు ఉన్నది నువద్దె 


కంచెలకేల్లి కరకరపొద్దు పొడీ సేటప్పుడు 
మోత్కు చెట్ల మొఖం మీదికేల్లి జారుతన్న ఎండపాడ 
బట్టల్లేని పెయిమీద చురుక్కుమంటది 


—e 
ఒక బాధగాదు * 25 


www.eTelangana.org 


నుట్టాకు మురిపెమే - 

ఏకె కట్టి కీక పెట్టైతందుకు నిలువెల్ల మురిపెమే 
సుట్టాకేకాదు - అది ఇస్తరాకునుతా 

దుకాండ్ల OS కట్టల మధ్యన 

గుండెకు తూట్లువడ్డ యిన్తరాకు దుఃఖం వినగలమా... 


కరకర పొద్దు పొడీ సేయాల్ల 

పనులు మేతకు బయలెల్లినవ్పుడు 

లేచిన దుమ్ము కవి సమయమైంది 

పనుల కొమ్ములకు వూసిన జాజు గురుతులు 

పోరని వీవుమీన ఉడుకన్తుం కొట్టి ఉరికించిన క్షణాలు 
పరవశించి కయిగడ్తంగని 

పోరన్సి వినగలమా... 

రోజొచ్చే ఆవు రాలేదని కంచె కన్సీరు పెట్టుకుంటునుది 
పోరని గుండెల మీంచి వనులమందను నింవుకపోతున్న 
లారీల చప్పుడు ఆవగలమా... 

కోత ఫ్యాక్టరీల వద్ద కోతపెట్టే ఎముకల గుట్టలు చెప్పకపోవొచ్చు 
మాంసం ముద్దలకూ నోట్లకట్టలకూ లెక్క Sð VT 


కరకర FÒ పొద్దటివూట జలజలపారే నీళ్ళను చూస్తే 
కవిత్వం వుడ్తది 

మన భూముల మీంచి పైవులల్ల నుంచి తరలిపోతున్న 
నీళ్ళ గుట్టుచప్పుడు గుండెను తాకుతుందా... 

నీళ్ళను చూడంగనే 

మోటసీమ్ముల మీదికెల్లి os 

బాయితల్లడిల్లె తట్టు ఈత గొట్టిన మనసువడ్తది 
wes మోటబొక్కెన నప్పుడుకు మొదలైన పాట యాదికొస్తది 
బాయిలు కతమైనయి 

బోర్తూ కరెంటుమీటర్లూ బతుకుచుట్టూ - 

నీళ్ళకూ weri) బంధం DIG 


e o 
నందిని సిధారెడ్డి కవిత * 26 


దొడ్డుదొడ్డు తీగలల్ల దోచుకపోయిన అనలు కరెంటు 
ŠŠ కరెంటు సావుకొచ్చినట్టు వాచ్చి 
మోటర్‌ కాలినవ్రుడు గుండె కాలుతది 


ఇకులు ఉరి పెట్టుకుంటుంటె 


రాజ్యం మీద క్యాలి ఉన్హదా 

రాజ్యం సొంటు మాట్టాడ్తె గరమయితది పానం 

మన పాట FÉK పాడయిపోతందని గాయి పెడ్తంగనీ 
పాట ప్రాణమే అది 

రాజ్యానికి మార్కెటుకూ కట్టు ఉన్సది నువ్వద్దె 


కరకర FÈ పొద్దు ఎదురుంగ నిలబడ్డవ్హుడన్నా 
నిజాలు ఒవ్రుకొందాం 
ఎంతగాయి పెట్టినా అడ్డరిమి చేసినా 
ఎండపొడ ఎవరి సాంతమూ కాదు 
తాటివనం ఆవల నుంచి 
పాతమట్టివానన మోనుకొన్తున్న 
గాలితెరలు ఎవల హక్కు కాదు 
నేలమీదనే మన కొట్లాట 
నీళ్ళ దగ్గరే మన కొట్లాట 
నేల మీద నీళ్ళ మాదిరి ఒలుకుతున్స నెత్తురు దగ్గరే మన మేరువడేది 
గుంవు చింతల నుంచి గుట్టబోరు దాంకా 
ఒకటొక్కటే కనుదాటుతున్పవ్రుడు 
పంటపాలం నుంచి వంటింట్ల దాంకా 
దుకాణం బొచ్చు కొస్తున్మవుడు 
భూమి లోపలిపారల్లో నీళ్ళరంగు కూడా మార్చుతున్న 
రాజకీయ రసాయనాలను వొదులగలమా... 
అంతా పచ్చగ ఉందని కలలు కంటే అది అవొద్ధం 
మనిషి ఇజ్జత్‌ కోసం చస్తున్మప్పుడు 
పాట ఇజ్జత్‌ కోనం కలెవడ్తది 
నియ్యతున్న పాటెతే 
ఇజ్జత్‌ కోసం నిలవడ్తది 
26 నవంబర్‌ 2000 
తెల్లారుజాము 


అ---------అ 
ఒక బాధగాదు 27 


www.eTelangana.org 


ముంపు 


—e 


మోది కలంపోబే కావొచ్చు 

మాది నోటిమాటే 

ఇల్లు కూలగొట్టుకొమ్మంటే కూలగొట్టుకున్నం 
ఊరిడువుమంటే ఇడీసీనం 

ఇడవనోల్ల ఇండ్లు మునిగిపోతయంటే గజగజ వొణేకినం 
డాం కడ్తున్సమని 

దాం దూం లాడీతే దడుల్లుమన్నం 


ఊరు నీళ్లల్ల మునిగింది 
మేం దుఃఖంల మునిగినం 


పైసలిస్తమంటే బమిసీనం 

బతుకు పైరవీ అయితదనుకోలే 
జాగలిస్తమంటే బమిసీనం 

ఆగమైతమనుకోలే 

మాకంటే 

చెట్టుమీది గుడ్డికొంగలు నయం 

ఏ నర్మారు మాటలు వట్టుకోకుంట ఎగిరిపోయినయి 
ఒక్క ఉరుముకే 

అంత పెద్ద ఊరు అమాంతం సెదిరివడ్డది 

ఏ కుటుంబం ఏ ఊర్ణె వడ్డదో తెలుస్తలేదు 
దస్కతులాత్తివాత్తి బొటమనేలుకు సిగయితంది 
తిరిగి తిరిగి కాళ్ళు కులవడ్తన్మయి 


e o 
నందిని సిధారెడ్డి కవిత ౫ 25 


కాకుల లెక్క మాది 

కేనుల లెక్క వాళ్ళది 

250 మీదొచ్చిన లాయర్లు కార్డల్ల దిరుగుతుండ్రు 
మాకిండ్లు కాకపోయినా పెద్దసార్హకు పెద్ద బంగ్లాల్లేస్తయి 
వాళ్ళ బంగులలముందట గేటుకాడ 

మా కొడుకులే కావలి కుదురుతరు 


అన్ని రోగాలకు మందుంది 
LTA మందులేదు 


ఇండ్లు పోగొట్టుకున్నం 

జాగలు పోగొట్టుకున్నం 

(పేమలు పోగొట్టుకున్నం 

ఊర్లు పోగొట్టుకున్నం 

సంగూరు నీళ్ళా స్తే సరులొస్తయనుకున్నం 
నీళ్ళన్నీ వట్పం తోడేస్తుంటే నిలువొన్తలేదు 
వానాకాలం 

డాంల నీళ్ళు నిండుతె 

పాతగోడకు వదనొస్తంది 

తెల్లారి లేస్తే నన్తమో బత్కు తమో భయమైతంది 
ఊల్లెకు తేల్లాస్తన్హయి ఇంగిలీకాలొస్తున్నయి 
బజార్గనిండా కుప్పలు కువ్చలుగ నీమలొన్తున్నయి 
ప్రపంచం మీద యాడాలేదు 

సీమలు పట్టి మనుషులు నచ్చిపాయిండ్రు 
ఎవరికి చెవుకోవాలె నాయిన 

రాతను కుందుమా 

ఈ రాతెవడు రాసీండో 


మీది కలంపోటే కావొచ్చు 
కత్తికంటే బలంగా దిగుతది 
మాదినోటొమాటే 


అ —e 
ఒక బాధగాదు k 29 


www.eTelangana.org 


లెక్కలు దియ్యిండ్రీ 
ఎవడెంత ఎనకకేసిండో 

నీళ్ళు ఊరును ముంచినయి 
మేరు మమ్ముల ముంచిండ్రు 


మేం భూమ్మీద ఉండంగ 

మీ కాయిదాల మీద ఎందుకులేం ? 
మీ పిల్లలే మీరే బతకాలా 

మేం కాకున్నా మా పోరగాండ్రడగుతరు 


మాది నోటిమాటే . 
ఉత్తనోటిమాటే 
గాలితోపాటే 

ఊర్లన్సీ కలె దిరుగుతది 
ఖబర్జార్‌ 


8 జూన్‌ 2000 
మధ్యాహ్నం 


—@* 
నందిని సిధారెడ్డి కవిత * 30 


అస్తమయం 


e—a 


ఆమూలన 

సూర్యుడు అస్తమిన్తున్నవుడు 

పాత తుండుగుడ్డతో చెమట తుడుచుకుంటూ రైతు 
వళువులకు కనవు కోసం 

ఇజ్రాయిల్‌ యజమాని ముందు 

2069 ప్రాధేయవడతాడు 

బాబూ అతను రాయలనీమ రైతు 


తన భూమిలో తాను 

తన చేతుల్లో తాను 

తనంతల తాను 

ఏదీ ముట్టటానికి వీల్లేని శావం తనది 

తన మట్టికి తాను తమిదీరా దండం పెట్టడానికి లేదు 
పర్మిషన్‌ లేకుండా ఆ భూమిలో నడుస్తానికే కుదరదు 
నిలుచుని చూడాలన్హా నీడలు భయ పెడతాయి 
రైతు కడువు మీద 

ఫెన్సింగ్‌ వైర్లు పెక్కడ పెక్కడ తంతాయి 

ఎవరినీ వంచన చేయలేక ఆత్మవంచన చేనుకొనిండు 
రైతు ఆత్మ భూమి 

ఆత్మను లీజుకిచ్చుకొని అవమానాలు గడిస్తున్నాడు 


తన భూమిలో తాను కూలికి వెళ్ళటం కన్నా దుఃఖమేముంటుంది? 
కూలివని చేస్తున్నంతసేవూ నరకయాతన 


e~ o 
ఒక బాధగాదు ౫ 37 


www.eTelangana.org 


పాపం ! భూమి గునగున ముచ్చటన్నా వినకుండా 


ఎసీ ట్రాక్టర్లు ఎప్పూడూ రొద పెడుతుంటాయి 


నాగటిదుంపా కర్రూ ఒకటినొకటి ఓదార్చుకుంటూ 


జాట్‌ డేబెడ్‌' అయినందుకు కుమిలిపోతాయి 
ఈ పొద్దు రైతే జెట్‌ డేబెడ్‌' అని 

బిసిటా హెసిటా కార్పొరేషన్‌ తీర్మానం చేన్తుంది 
మేధావి మంత్రులు వేలిముద్రలేస్తారు 
వనివాళ్ళే పనికిరాని వాళ్ళవుతారు 


ఇజ్రాయిలీ సేద్యం కదబ్బ 

పశువుల మేత కష్టం కానీ 

మంత్రుల మేత నులభంగా వండీస్తారు 
(ట్రాక్టర్ల స్పీంకర్ణ రోలర్ల సేద్యం కదబ్బా 
(ప్రజలు తినే పాతపంటలేం వండీస్తాయి 
స్టాల్‌ IE వండిస్తాయి 

గెర్కిన్స్‌ గ్రీన్‌ పెపర్స్‌ BISO)... 

* ¥ * 


ఆకులు కప్పుకొని ఆకులు తిని బలపడ్డ భూమి 
రసాయనాలతో నజీవదహనమవుతున్సుది 
కుప్ప(0) కాలుతుంది 

భజన చేసేవాళ్ళు భజన చేస్తారు 

వనిచే సేవాళ్ళు వని చేస్తారు 

ఎంజాయ్‌ చేసేవాళ్ళు ఎంజాయ్‌ చేస్తారు 
డెమోప్రొజెక్టులు 

చెట్లను కూలుస్తూ గట్లను కూలుస్తూ 
పనిముట్లను కూలుస్తూ 

ఊరిమెడకు చుట్టుకుంటయి 


250) శపించాలో తెలియక 
శపించినా ఏమీ కాదని తెలియక 


అలాల 
నందిని సిధారెడ్డి కవిత * 32 


రైతు పిచ్చిచూవులు చూస్తాడు 
చెల్లిగానిపల్లె చెమ్మంతా 

బెసీటా కంటెయినర్లలో కదలిపోతుంది 
బెసీటా జీకా బదులుకున్తయి 
IJTI వల్లేమిటి 

శాంతివురం క్రిష్ణరాజవురం ఎల్లాగరం నగి సెకుప్పం మద్దులంకలేమి 
మా బందారం కూడా బావురుమంటది 
వదివేలు కాదు 

పదిలక్షల ఎకురాలు 

పచ్చిక కూడా పలకరించదు 

పేగుల రొద మీద ఫెన్ఫింగ్‌లే అన్నీ 
పెదవి మెదివీతే ఫైరింగ్‌లే అన్నీ 


నెత్తురు నెత్తురంతా ఉడుకెత్తకపోతే 
ఇక మిగిలేది 
ఆంధ్రప్రదేశ్‌ అనే అతి పెద్ద ఖాళీ కంచం 


10 జూన్‌ 2000 
సాయంత్రం 


6— e 
ఒక బాధగాదు * 33 


www.eTelangana.org 


ఒగొనీ రక్తం 


దీరి తీయడానికి అప్పుడప్పుడు 
ఉరితాడు కూడా మొరాయిస్తుంది 
ఎంతయినా 

ఉరితాడు కూడా రైతు పేనిందే కదా 


ఒగొనీ జాతియువకుల ఒంట్లో 

ఇంకా రక్తం ప్రవహిస్తున్హందుకు 

ననీ అబాబా నీగ్గువడుతున్నాడు 

తల్లిపాలు తాగిన మమకారం మరువలేని వాళ్ళకే 
తల్లడిల్లే గుండెకోత తెలును 

పైనలూరే కళ్ళు 

పెట్రోలు బావులవుతున్న సందర్భంలో 
నేలతల్లి SDE బావులెవరిక్కావాలి ? 

ఒగొని వృద్దులు 

పాలాల వక్కన బేనిగట్ల మీద 

రాత్రుళ్ళు కావలి వడుకొంటున్నారు 

dow... భలే dow 

పైనలు గిరగిరా తిప్పి 

కాళ్ళ నందుల్లోంచి విసిరేసే ఆటాడుతున్నారు 
ఇవుడు వంగలకర్రతో గులేరుకట్టి 

ONG ఎంటవడ్డారు 


dagos o వజ్రాలగని So యుద్ధాలేమిటి ? 
వర్తమాన యుద్దాలన్సీ పెట్రోలు కోనమే 


త————— 
నందిని సిధారెడ్డి కవిత * 34 


పెట్రోలు పెట్టిన మంటలకు 

ప్రపంచం vw లైంది 

పెట్రోల్‌ టాంకర్ణకు రెడ్‌కార్సెట్‌లు పరిచి 
దేశాలు సాదరంగా స్వాగతం పలుకుతాయి 


దేశంలో నదులు ప్రవహించినా ప్రవపహింఛకపోయినా 
పెట్రోలు ప్రవహిస్తే చాలు 

ధరలూ దారిద్ర్యాలూ ఊపిరి పీల్చుకుంటాయి 
(పేమకంటే 

పెట్రోలు వదిలం 

వంటచేల మీది (ప్రేమను 

పెట్రోలు పైపులు వీల్చేస్తాయి 

గుండెపారల చుట్టూ 

చమురు పేరుకుంటుంది 

ఆకువచ్చమాట అర్థంపోయి 

బెట్టు నల్లమొగం వేస్తాయి 

కమ్ముకుంటున్స పాగమబ్బులకు 

వనివాని కడువుకొట్టటమే వనయింది 


అమ్ముడుపోవటానికి చెట్టుకూడా 
అప్పుడప్పుడు మొండికేస్తుంది 
ఎంతయినా 

చెట్టు కూడా రైతు పెంచిందో కదా 


అంతటా వుప్పాడి వానన అల్లుతున్మందుకు 
పూలకు గర్వంగా ఉంది 

రక్తం ఉరకలెత్తుతున్సందుకు 

ఒగొని యువకులకు గర్వంగా వుంది 
తోటలో తనపాటి నిండిపోయినందుకు 
గండుకోయిలకు గర్వంగా వుంది 


ee o 
ఒక బాధగాదు * 35 


www.eTelangana.org 


సారొవివా గొంతుకు ఉరి బిగించి 
ననీ అబాచా నవ్వుల పాలయ్యాడు 


ఉరి తీయడానికి ఉరితాడు కూడా మొరాయిస్తుంది 
సారోవివా తలెత్తి ప్రపంచమంతా గర్జిన్తుంటే 
అబాచా తల తెగివడీంది 


కెన్‌సారోవివా ఎనిమిది మంది ఒగొని యువకులు 
జీవనదుల్లో ప్రవహించి 

వంటచేలల్లో ఊగుతుంటే 

ప్రకృతికి కావలి ! 

మనిషికి కావలి ! 


22 నవంబర్‌ 1995 
తెల్లారుజాము 


e eo 
నందిని సిధారెడ్డి కవిత * 36 


స్వేదఘోష 


అల 


అందమైన వూలతోట ఊనులంటే మరింత ఇష్టం కావొచ్చు 
మొక్కకు పాదుతవ్వి 

కొమ్మకు ఆకులైంది నేనే 

పూలకు రంగురంగుల వన్చెలద్దింది నా చెమటే 


బంగారు తూగుటుయ్యాల జ్ఞాపకాలే మధురమధురం కావొచ్చు 
మనిషికి IPY) 

కంటిరెవ్ఫలకు న్వప్పాలు చుట్టింది నేనే 

బంగారు ఊయల ఊహలకు రెక్కలు పొదిగింది నా BLE 

ఆకలి ఆరాటాలకు ఆరురుచుల ఆహారభోగం అవురూవమే కావొచ్చు 
భూమితో చేనులెత్తించి 

గింజల్లో సత్తువ వొలికింది నేనే 

పండ్లకు రుచులు ð 

ప్రాణానికి వరవళ్ళు నేర్చింది SITI చెమటే 


మననులో ఆహ్లోదం ToD పాటలంటే తలలు వంకిస్తామా 
గొంతులో కోయిలలు పెంచి 

సెలయేళ్ళు దించింది నేనే 

తోలుతిత్తికి అద్భుతనాదమిచ్చిన 

పలుకుల వరవళాల వులకింతలన్సీ మనిషి చెమటే 


నాగలిదున్సింది 
నాగరికతలు వాొలికింది 
భూమిల ఇనుము తీసింది 


ee o 
ఒక బాధగాదు * 37 


www.eTelangana.org 


బాయిల బొగ్గు తోడింది 

బంగారుముద్దలు తోడీంది 

యంత్రాలు తిప్పింది 

శరీరానికి సౌకర్యాలు సౌందర్యాలు అమిరింది 


ఇవాళ చెమటను అవమానిస్తారు 

ఇవాళ వనిని అవమానిస్తారు 

జ్ఞానగర్వం తలకు చుట్టుకుంటుంది 

ఇంకేదీ ఎక్కదు 

ఇండ్లు కూలుస్తారు 

బెట్టు కూలుస్తారు 

మనిషిని కూలుస్తారు 

ఫ్లైఓవర్‌ మీద జారే లోహనేత్రానికి కూలిన దృశ్యాలు ఆననే ఆనవు 


చెట్లు కూలిపోవొచ్చు 

చెమట చిగురిస్తనే వుంటది 
నదులు ఎండగొట్టవచ్చు 
చెమట నిరంతరం ప్రవహిస్తంది 
మనుషులు రాలిపోవచ్చు 
చెమట వుడుతనే వుంటది 


చెమట నిరంతర నిర్మాణమూ 
అంతే స్థాయిలో తీవ్ర విధ్వంనమూ 


24 మే 1996 
సాయంత్రం 


ఆలాలాాాా < o 
నందిని సిధారెడ్డి కవిత * JF 


వాటలమూట 


e— o 


రొకులు కూడా 
మనతోనే వొస్తయి 


కాళరాత్రి 

భయవడీ పారిపోయిన పిట్టలు 
ఆ వూట దాకా బుగులు వడుతా 
మన వెనుకెనుకే వొస్తయి 


కదల్లేని చెట్టూ ముళ్లపొదలూ 
నోరుపడిపోయి దిగాలుగా చూస్తుంటయి 
గజ్జెల చవ్పుడుతో అతనూ 
గంభీరస్వరంతో మనమూ - 

మన అలికిడికి 

శతాబ్దాల మౌనరాజ్యాలు కూలివడతయి 
దేవులాడే చూపుల కొనల కావలా 
ఈతకొట్టే ముస్థింపిల్లలు 

ఇప్పటికీ కోలుకోరు 

ఆ కటికచీకటి 

'చంపొద్దక్కా ' 'భంపాద్దన్నా' అని 
మొత్తుకోని మొత్తుకోని 

గాలిలో నీటిలో కలిసిపోయిన పాట 
మీదపడి మీదవడీ 

వినవడని గొంతుతో ఒకటే దుఃఖం ! 
గోడుగోడున దుఃఖం ! 


అ — —e 
ఒక బాధగాదు 39 


www.eTelangana.org 


మలినమైపోయిన AS 
దర్గబాయి దదద్దరిల్లుతుంది 
నల్లబడీ పాలిపోయిన ఖిలాకింద 


కత్తికీ నోటుకీ మధ్య తళతళలాడే పారదర్భక ప్రభుత్వాల మీద 
తువుక్కుమన్న నవ్వు 


శిథిలాలు శిథిలాలుగా ఇప్పటికీ ఆ నవ్వు 
జీవితం తొక్కులాడుతుంది అంతర్జానం Sx 
l అర్థం కాక 


తెలంగాణ నీళ్ళు నోచని మట్టిని అలుముకొని 


AIS అక్షరాల నిండ ఆవరిస్తది 
ఒయ్యారంగా ఆటలాడిన పాదాలు 


నంచిల బయటపడి పావను ముద్దాడి 
సరసర పాకుతున్న నేను బతికిలేను aaa; 
బతికిన అమ్మలక్కల నడుమ కలెదిరిగి anana. ౫ 
కడుపుల చెయి పెట్టి దేవిన లలిత ఎంత ద్రనన్నంగ నవ్వేదో.. 
గరుకు KOBA లాలిత్య హస్తాలు ఇవాళ నవ్వ అర్థంకాక నిగ్గువడుతప్పా 
కాళ్ళకడ్డం పడితే < ఇక్కడ మునుగులు వక్కన 
మనను వరంవరంగా రాలిపడీ అలవ్నాటైన మాటలు వక్కన 
మనం బతికిలేం ? బాటసాగని సంకేతాలు వక్కన 
నిదురవీడని మైకం కళ్ళలోతుల్లోకి రాజ్యహింస మీద సవాల్‌ 
నిర్జీవంగా చూస్తున్న ముడితెరాలే కండ్లు s పాటల మనిషిని పాలిధిన్‌ నంచిగా VADS 
చవుడు కాదనుకుంటం మార్కెట్‌ మాయజలతారు మీదికి మనం 
అంతా శబం ళబ్లం ఒక అగ్గివుల్ల ఒక కొత్తపాట 

[A] [A] 
వదిహేడు ముక్కలుగా లలిత గొంతులోని తడి 
మూడు మూటలుగా మట్టిలో ఆరని రక్తవు తడి 
ప్రళ్ళలు వ్రశ్చలుగా మనలోవలి తడికి 
లలిత ఒక కరినవ్వు నవ్వుతది ఒక మేల్కొలువు ! ఒక హెచ్చరిక ! 


నవ్వులో భావాలు చదువలేక 
మెదడు నరాలు తెగుతయి 
చినుకు బినుక్కూ నొనలు బిట్టించే పోస్ట్‌ మాడర్పిన్చుల వేళాకోళపు నవ్వు 27 ఆగస్టు 1999 
తాకట్టిడిన ఆత్మల్లో జారుతున్న తటస్థవాదుల తలపట్టిన నవ్వు 
టి 2 టి 
అవార్డుల కోనం ముఖాలు చేపిన లౌల్యాల మీద లౌక్యాల మీద 
తటాలున వగిలిన నవ్వు 


6—————————— అలి 
నందిని సిధారెడ్డి కవిత * 40 ఒక బాధగాదు * 47 


www.eTelangana.org 


గుమిగూడీన అన్ని చూపుల్లో 
గుబులు గుబులు 


కవీవీరుడి గాఢాలింగనంలో 
రాజ్యాలు వొణుకుతాయని 


వీరుల భాష అవ్పటిగ్గాని అర్థంకాదు 
కవి గదంతా మూలమూలా ముట్టుకుంటడు 
వెంటిలేటర్‌ తెగివడీన బిటికెనవేలును దేవులాడుకొచ్చి 
ఒంటికన్ను ఒలికి తడి ఆరని రక్తంలో ముంది 
శత్రువును గురి చూస్తున్మట్టే ఉంటది ఒక సంకేతం లిఖిస్తడు 
ది ఈ 
గదిలోకి అడుగు పెట్టగానే pe yaa ఆక్‌ క 
నేలమీది నెత్తురుచుక్క | నీ 
నిలువెత్తు మనిషై గాఢంగ కావిలిచ్చుకుంటది 
రళ్తస్పర్థలో 28 ఆగస్ట్‌ 1996 
కోల్పోయిన జీవితాలు D IH రాత్రి 


పైకప్పు రంధ్రాలు 

రాలిన ఉనుకా పెట్రోలు 
కాలిపోయిన ఇల్లూ వందిరీ 
జరిగిన ఘోరాన్ని వెక్కక్కివడుతూ వ్యక్తం చేస్తయి 
కార్మికుడి కుంటికాలు స్టీలుపట్టె 
కరిగిపోయి 

దుఃఖం కూడా రాదు 

పిల్లాడి టిఫీన్‌బాక్ట్‌ ముద్ధ్దముద్ధయి 
వున్తకాల బ్యాగు బూడిదయి 

తల్లి ఏడుపే ఏడువు 

కత్తిరించిన ఆమె చిటికెన వేలును 
కట్టెల మీద పెట్టిందాకా 

ఎవరూ పట్టించుకోరు 


—e oo 
నందిని సిధారెడ్డి కవిత * 2 ఒక బాధగాదు * 3 


www.eTelangana.org 


బింతబెట్టు గుబురుల్లో కోయిలపిట్ట బిన్సవోతున్నాది 
బిగురుతినని కంఠంతో బింతిల్లుతున్నాది 

ఇంతమంది మనుషులు ప్రాణాలు తీసుకుంటుంటే 
28) నహవచరుని POT) పాఢలేకపోతున్నా గదా అని 


చింతలు కోయిల ఎలవిల్లాడుతున్నది 
o——o 
వొట వంజరాల్లో 27 సెప్టెంబర్‌ 1997 
తునకతునకలుగా బందీ అయినందుకు ii 


భూతల్లి తల్లడిల్లుతున్నాది 

పంటనిచ్చే దివ్యశక్తిని కోల్ఫోతున్నా గదా 
తరాలుగా తన బిడ్డల సాది నవరిచ్చుకునే 
మమకారం పంచలేకపోతున్నా గదా అని 
దిగులుతో తల్లడిల్లుతున్నది 


రిజర్వాయర్‌ 365 జీవితం ఉడిగిపోతున్నందుకు 
నది కన్నీళ్ళు పెట్టుకుంటున్నాది 

పాలాల నాలుకలు తడవలేకపోతున్నా గదా 
నాగలికరై బతుకంతా నడిచిన రైతు 

పాదాలు ఒకసారన్నా కడగలేకపోతినిగదా అని 
నది దిగులు వడుతున్నది 


లారీల్లో పరాయిబోటికి తరలిపోతున్న 

ఇనుకరంది పడ్తున్నాది 

భవన నిర్మాణంలో రూపం మారి ఉనికి కోల్ళోతున్నా గదా 
ఎండలో ETAS బాటసారి 

నహజళయ్యనై సేదదీర్చలేకపోతున్నా గదా అని 


ఇనుక గొణుక్కుంటున్సుది 
o———— o e SANGA E 
నందిని సిధారెడ్డి కవిత * 44 ఒక బాధగాదు $ Y5 


www.eTelangana.org 


602586 
e— o 
వనంటేనే గిట్టదు 
తాగుడొక్కటే తన్మయం 
లోకం వంకరగా ఉందనీ తాగుతాడు 
సంసారం సవ్యంగా లేదనీ తాగుతాడు 
అవ్హు పెరిగిందనీ తాగుతాడు 


తాగితే లోకం చక్కబడదని తెలును 
తత్వం పాడీతే కడువు నిండదని తెలుసు 
చక్కబర్చే వన్తికైనా 

వంకలే పెట్టటం అలవాటు 
చక్కబడాలని మనసులో ఉంటే గదా 
పనిలోని SIET) 

మెచ్చుకునేది 


-—@* 
నందిని సిధారెడ్డి కవిత * 46 


మాటల యుద్దం 


గ— అకు 


వేలాడే కత్తి మీద 

Jos ద్ధి యుద్దాలు 
మాటలతోనే అయినా 

మనదీ యుద్ధమే 

హక్కుల కోనం ఎత్తిన 
ఉక్కువిడికిళ్ళూ ఊరేగింవులూ మనం 
బతుక్కోనం నెత్తుర్లోడుతున్న 
ఊపిరితిత్తుల ముఖచిత్రాలు 
వల్లెపాటల ఉద్వేగాలు 

మన వెన్ను తడతయ్‌ 
కొండల మీంచి లోయల్లోంచి 
గాలి మోనుకొచ్చే అలజడులు 
రక్తాన్సి ఛభ్రపరుస్తయ్‌ 
నువ్వూ నేనూ 

అందరం ఒక్క ఆకాళమై లేస్తే 
పీఠాలు కంపీంచవూ - 


హవాలా ముసుగుల్లో 

హవా నృష్టించే తేనెకత్తులు మన చుట్టూ - 
కాకపోతే కళ్ళలో నూదులు దించే 
తడీబట్టలు మన చుట్టూ - 

మనమే గొంతు వివృకపోతే 

ఇక ఆకాళంలో ఏ ఒక్క నక్షత్రమూ మిగలదు 


e 
ఒక బాధగాదు ౫.47 


www.eTelangana.org 


మాట్లాడే ఏ ప్రాణీ మిగలదు 

మనిషి కొరకు నిలబడటంలో 

ఒక మనిషికెంత తృప్తి ! 

మనుషుల కొరకు యుద్దమవటంలో 
మనిషికెంత ధైర్యం ! 

నిజమైన మనిషి ఉచ్చ్వాన నిశ్వాసాలు మనిషే 
మనం ఆరాటపడాల్సింది 

గాయపడ్డ మనిషి ఆత్మ కోసం 

నిజంగా మనం నిలబడాల్సింది 

మనిషిని (పేమించే ప్రవంచం కోనం 


15 మే 1996 
రాత్రి 


es— e 
నందిని సిధారెడ్డి కవిత ౫ 45 


ఆరాటాలు 
అలి 


ఇట్లా అయిపాయె గదా అని 
ఆరాటవడటం తప్ప 
అంతకుమించి చేసేదేముంది ? 


మైదానం గాయవడినపుడు 
మనను వికలమైంది 
అంతకుమించి ఉలికివడేదేముంది ? 


వొడిలో ఆడుతూ కేరింతలు కొడుతూ 


పెరిగినవాడు 
నేలతల్లి న్వప్పాల్సి నరికేయటుం చూస్తున్తం 
రాత్రికి రాత్రి 


మబ్బు ముద్దలు రాలిపడి 

అతు కనుపాపలు పాడైపోతే మౌనంగా చూస్తున్మం 

కడువంతా దేవినట్టయి 

భూమాత కల్లోలవడీ 

ఊర్ధకూర్ణన్ని తలకిందులు చేస్తే 

శవాలు లెక్కబెడుతూ తగలబెడుతూ ఏం చేయగలిగినం ? 
ఎవడీ లాభాలకోనమో 

నగరం నడిబొడ్డులో విషవాయువులు చిమ్మితే ఏం బేనినం ? 
శవాల్సి బూడిద చేసినట్టే 

మననును బూడిద చేసుకున్నం 


e o 
ఒక బాధగాదు ౫.49 


www.eTelangana.org 


అరచేతిలో ప్రాజెక్టులు చూపించి 

గిరిజన వారిణాల్తి తరుముతుంటే 

వింత చూస్తున్మామా 

అంతకు మించి అలజడేది 
కరుణామయులైతే కన్తీళ్ళు కారుస్తారు 
కవులైతే పద్యాలు రాస్తారు 

గాయకులైతే పాటలు పాడతారు 
బిత్రకారులైతే రంగులు అద్దుతారు 
ఇంతకుమించి ఎవరు చేనీందేముంది ? 

ఇట్లా అయిపాయెగదా అని ఆరాటవడటం తప్ప 
అంతకుమించి అడ్డుకున్సదేముంది ? 
నుదుటి మీద మతము ద్రనూ 

మణికట్టు మీద కులసంకెలనూ ధరించి 
వగరున్తున్నామా 

వుఠుగు మందుతో agrio చేయిన్తున్నామా 
ఫోటోలూ దండలూ 

మామూలు తతంగమే తప్పు 

మనసెటు పోతుందో చూస్తనే ఉన్సం 

కన్నీళ్ళు కూడా క్యాష్‌ సర్టిఫీకెట్టవు తన్నాయా 
సానుభూతి వరమనాటకీయమయితునదా 
అంతా నాటకీయమైందని ఆరాటపడటం తప్ప 
అంతకుమించి ఆందోళనేది ! 

బీకటి చీలిన క్షణం 

మంటలైన జనం అల్లుకుంటారని 
ఎదురుచూడటమే మిగిలింది 


15 నవంబర్‌ 1995 
తెల్లారుజాము 


e o 
నందిని సిధారెడ్డి కవిత * 50 


కవులూ ప్రజలూ 


మూవిచివురులు మునురుకోకపోయినా 
కోయిలలు సందడి చేన్తయి 

కవిత్వ వాతావరణానికి ఇక వసంతం అక్కర్లేదు 
కష్టకాలమే కవులకూడలి 

మనను వుండయిన దినం 

కాకులూ కోయిలలూ కట్టకట్టి కవిత్వం పాడతాయి 
పోలీస్‌ డ్యూటీలో ఉన్ల గుడ్డగూబ గద్దిస్తుంది 
తుపాకులు పేలుతాయి 

SVOD IHON) వరారవుతాయి 

“కవులు కవులంటారు 

కవులు ప్రజలకు ఏం చేశారు ?” 

ఏమీ లేదు 

కన్నీళ్ళకు తడిసిపోయారు 

కష్టాలు పాటకట్టారు ఓదార్భారు 

అంతకంటే కవులేమీ చేయలేదు 

ఎమీ బేయలేరు 

లేలేత hado మీద లాఠీలు యుళివీంచగలరా 
నడీరాత్రి ఊరిమీద వడీ 

ఇళ్ళ తలువులు బద్దలుకొట్టి 
ఆడోళ్ళనవమానాలు చేయగలరా 

చెతులు ఎరిచికట్టి 

గోడకు నిల్చోబెట్టి Soor 


e o 
ఒక బాధగాదు ౫ 57 


www.eTelangana.org 


కవులేం చేయగలరు గనక 

వ్రజలకేం చేస్తారు 

పైకప్పుకు రంధ్రాలుకొట్టి 

పెట్రోలు పోన్‌ 

మనిషిని తగలబెట్టగలరా ? 

కడువునొవ్పి నటించి 

వైద్యం చేస్తున్న డాక్టరు తలకు 

ఒక్క బుల్లెట్‌తో కృతజ్ఞత చెప్పగలరా 

కొన్సి రోగాలకు బుల్లెట్‌తో వైద్యం చేయాలని 
ఆ డాక్టరు ప్రాక్టీసు చేయలేనిది కవులు చేయగలరా ? 
నిజమే 

కవులు ప్రజలకేం చేయలేదు 

స్కాములు మేయలేదు 

కుంభకోణాల భుజకీర్తులు ధరించలేదు 
ఆఖరుకు బౌకగా దొరికే 

నాలుగు వాగ్దానాలైనా చేయలేదు 


ప్రజలు ఉత్త బోలా జీవులు 

కవుల్సి క్షమించారు 

పాటలు కడితే పరవశించి పోయారు 
శరీరమంతా ఉడికిపోయారు 
(ప్రేమంటే పడిచస్తారు గనక 

కవుల్సి ప్రజలు (ప్రేమిస్తారు 


ప్రజలు పాటలు న్వంతం చేసుకున్నట్టుగానే 
ఆయుధాలు న్వంతం చేసుకుంటారు 


అవుడు 
కవులు ప్రజలకేం చేళారో 
ప్రజలే చెబుతారు 
25 జూలై 1996 
తెల్లారుజాము 
aana aaa 
నందిని సిధారెడ్డి కవిత * 52 


నెలపొడుపు 


బెరువు మీది మమకారాన్ని 

నువ్వు తాకలేవు 

బునబుసా పొంగుతున్లు నీటి ఊటలధాటి 
నీకు అంతువట్టదు 

అంతా దట్టంగా చీకటి నింపినవ్రూడు 
మనిషి నుండీ మనిషిని వేరుచేసి 

వేల నజరానాలు ప్రకటించినవ్హుడు 
ఒక్కసారిగా మెరిసీన మెరుపును బంధించటానికి 
నీ సైన్యం చాలదు 

జీవులు 

నీలిరంగు వ్యానలు 

ఫెన్సింగ్‌ పేర్చిన జైలు గోడలు 

మా ్రేమల్సి శాసించలేవు 

నెలపొడువు మీద మాకెంత మక్కువో 

ఏ వూరికయినా ఎందుకంత మక్కువో 
వెయ్యి జన్మలెత్తినా VFO కాదు 


అడ్డగుట్టలో అతన్ని పట్టి ప్రాణంతీన్‌ 
పెంబర్తి గేటుదగ్గర పడేసి 

నీ మలిన గుణం కడుక్కున్సవ్‌ గానీ 
వుష్పాలవాగు పొంగుతున్సుది మరి 


అతడు శరీరంలోనే ఉన్నాడని నువ్వునుకున్తవగానీ 
ఈ చెల్కమీది పచ్చికలో వచ్చదనమంతా అతనే - 


అలి 
ఒక బాధగాదు k 53౩ 


www.eTelangana.org 


వలుగురాళ్ళ తెల్లదనానికంటిన 

మెరపులాంటి ఎర్రమట్టి అతనే 

VTI ఆకులు DÉS) 

మేక నాలుక మీద అతను రంగులద్దుతున్నాడు 
పొడవాటి టేకుపత్రాల అంచుల మీదికి 
బుడీబుడి అక్షరాలు TAA) బీమలయాత్ర 
అతని ఆరాటమే 


అడ్డగుట్టలో పట్టుకున్న శరీరంలో 

ఉన్నాడనే నువ్వనుకుంటావు 

ఇందుప్రియాల భూముల్ల 

నాగలి దున్నుతూ అతనుంటడు 

పేవ్‌మెంటు మీద చిత్తు కాయిదాల సంచుల్లో 
ఎవరెదురయినా అతనుంటడు 

కలేబరంతో అతన్ని SSS అనుకుంటావు 
ఏ అడవిలో ఏ శజ్జం IT) 

అతనే మెరుస్తాడు 


మనిషి నుంచి మనిషిని వేరుచేసిన సాయం సంధ్యలో 
విశ్వాసాలు కూలుతున్సయని నువ్వుంటావు 

మనుషుల విశ్వాసాలు నిళ్ళబ్దంగా రహన్యంగా 

నీ చుట్టే అల్లుకుంటున్నయని నీకు తెలువది 

ఇంకా విషాదం 

అవి అతనే అల్లుతున్నాడని నీకు అసలే తెలువది 


5 సెప్టెంబర్‌ 1996 
మధ్యాహ్నం 


అలాల 
నందిని సిధారెడ్డి కవిత * 54 


చినుకు ఒక్కటే... 


SS చినుకు ఒక్కటే 
భూమ్మీద అస్తిత్వాన్ని నిలువుకోలేదు 


వలన వెళ్తున్న మబ్బు 
కంటికొనల్లోంచి రాలిన కన్చీట్‌బొట్టు 
మనం గుర్తించకముందే 

మట్టినబడి కనుమరుగవుతది 


వేవవువ్వు ఒక్కటే రాలివడీతే 
గడీ ముందు ఎ అలికిడీ ఉండది 


మొదట్లో కొటువడేదాకా 
బేరమైన విషయమే తెలునుకోలేదు బెట్టు 


ఇంతవరకు మనహయాంల 
మనమెప్పుడూ చూడని 

ఇంత పెద్ద సంత 

మైకుల గోలలో 

ఒంటరిచూపుల IT ఏడువు 
మనదాంక అందకముందే మాయపార 
మూలబడీన న్యూస్‌ పేపర్‌ చీదులో 


మిత్రుని శవం 
మనం వట్టించుకోక బిన్సుబోతది 


అలి 
ఒక బాధగాదు ౫ 55 


www.eTelangana.org 


రోడ్డు దాటనివ్వుని బ్రాఫీక్‌ జల్లుల్లో 

నిలువెత్తు కటౌట్లు మింగే హోర్ణింగుల కూడలి 
| 259 ఒక్కటే 

పెదవ్విరువ్లుకైనా ఆనదు 


శబ్దం కాకుండా వాసన లేకుండా కన్ఫీళ్ళు రాలివడుతుంటయి బేహారి 
| ng 
| చినుకులు పడతాయని ఎదురుబూస్తం 
చినుకు చినుకులు కలిసి చిత్తారి వాన (Wow 968 
వాన పెద్దదైతేనే సీతాకోక బిలుకల్సి అతికిస్తాడు 
గట్లు కలువుకుని భూమిని తొలచుకొని ప్రవపిన్తుంది కొనమని రంగులన్నీ చూపిస్తాడు 
నాజూగ్గా ఉన్నాయని ఎవరూ కొనరు 
లాభం లేదని 
తన DEI) తాను తీనుకొని 
మరో బోగిలోకి తుర్రుమంటాడు 
10 ఆగస్ట్‌ 1996 
సాయంత్రం 
త —- కావా వా 
నందిని సిధారెడ్డి కవిత * 5ర్ర ఒక బాధగాదు *ల7 


www.eTelangana.org 


Sn 


o——o 


మట్టంటకుండా 

మనమందరం చేతుల్చులువుకుంటాంటే 
అతను చేతుల్సిండా మట్టి వనుకుతూ 
నల్లగా ఉదయిస్తడు 


మనక బారుతున్మ చూవులతోనే 

మట్టి జిగట పడిందో లేదో 

ఇట్లే గుర్తువడతాడు 

అన్నీ సిద్ధం చేనుకొని 

కట్టెపట్టి సారె తిప్పుతున్నవ్పుడు 

అతని హడావుడిలో ఏకాగ్రత చూడాలె 
ఎక్కడికక్కడ విశ్వాసాలు రాలిపోతున్సవ్రుడు 
బతుకు మీదయినా 

వని మీదయినా 

అతనికెంత (పేమ - 


ముసలితనం బేతులు వణికిస్తునా 

సారెమీది మట్టికి ఆకృతిన్తున్సవడు 

వేళ్ళ కదలికలోని నేర్పు చూడాలె 

కుండ తీసేటప్పుడు కళ్ళలో రంగులు మెరవొచ్చు 
నీళ్ళద్దుతూ SI సలవతో 

నరిబేస్తున్న చవ్చుడులో జానపదం వొలుకొచ్చు 


అలి 
నందిని సిధారెడ్డి కవిత * లత్ర 


వాము కాలుతున్నవుడు 

మంటల్లో మెరున్తున్స అతను, అతని భార్య - 
వాళ్ళ ముఖాల కాంతితో 

ఆ వాడంతా వెలుగుతుంది 

అన్సీ తయారయి అమ్ముకునే వేళకు 

ఆత్మ క్షోభే మిగిలింది 


పెంకులు చేసిన బతుకంతా ఉత్త పెంకానులే మిగిల్హయి 
లోహం ముందు మట్టి ఓడిపోయింది 

ఫ్యాక్టరీ ముందు పనితనం మాడిపోయింది 

యంత్రం ముందు మనిషి నోరు తెరిసిండు 


కుప్పలు కుప్పలుగా విరిసే 

రంగురంగుల భారీ సరుకుల ముందట 
చేతులు IFLA నిజం 

అతని చేతులో 

ఎన్ని ఇళ్ళల్లో దీపాలు వెలిగించిండు 

ఇప్పుడు తన దీపంత లో నూనె ఇంకిపోయింది 


ఎండలో నడిసొచ్చిన ఎందరి గొంతులో 
చల్లటినీళ్ళు జారినయి 

ఎందరి ఇండ్లల్లో అన్నం ఉడీకింది 

అతని కుండలో ఇప్పుడన్మం లేదు 
ఐరేండ్లతో ఎన్ని కోట్ల కొత్త దంపతులకు 
బంధాలు కూర్చిండు 

ఇప్పుడు ఇల్లు గడవక 

ఆ పాత దంపతులిద్దరికీ ప్రతిదినం తగాదే 


పనితనం నేర్చిండు గానీ 
బతక నేర్వలేదు 


o——o 
ఒక బాధగాదు * 59 


www.eTelangana.org 


oeo 
నందిని సిధారెడ్డి కవిత * 60 


వేళ్ళతో కొట్టిన ధ్వనిలో 
కుండ వగులు కని పెట్టిండుగానీ 
బతుకు పగుళ్ళు వట్టుకోలేకపోయిండు 


కాటికి దగ్గరైనవ్పుడు 

కాలం మోసం చేసంది 

కారుణ్యం మోసం చేసింది 
శరీరంలో నత్తువపోయినా 
గుండెలో నమ్మిక పోలేదు 

పైసల లోకాన్ని తిట్టుకుంటా 
మనను చంవుకోలేక 

మళ్ళా మట్టి వీనుకుతనే ఉంటడు 


14 జనవరి 1995 
తెల్లారుజాము 


ii 


సజీవనం 


అలి 


వాళ్ళు 

మాతృభాషల అందాలు 

పరభాషలో వెదజల్లుతుంటరు 
వల్లాన్సెత్తుకున్త తల్లి 

I) జానపద వాద్యాన్ని చేత్తో వాయిస్తూ 

రాని భాషలో 

ఆకలిరాగం వూయిన్తంది 

వట్టాల మీది లయబద్ధ శబ్దాలు దాటి 
మననుకెక్కని వాదాలు విడిచి 

ఆరబోసుకున్న మళయాళీ కురుల సౌరభాలువదిలి 
చూపు ఆ పిల్లాడి మీద వాలుతుంది 

మనం మూడు టప్రపంబాల్తి ముడున్తున్నవుడు 
మూడుజీవుల ప్రపంచం నివ్వౌరపరున్తుంది 
మూసీన డోర్‌ నానుకుని 

మాసిన పిలగాడు 

మెడలో ఎరుపూ నలుపూ వట్టీలు వేనుకొని 
గావురాలు పోతున్న కుక్కపిల్ల 

మూలకొరిగి 

కళ్ళు మూసుకొని బాధల్లో సెద దీరుతున్హ తండ్రీ 
తాను మోయలేని మూటలోంచి 

పాత బొంతను తీసి 

D% dv% ə) వీలగాడు బోకొడుతుంటడు 


అలి 
ఒక బాధగాదు k G7 


www.eTelangana.org 


బయటకు రావటానికి కుక్కపిల్ల తండ్లాడ 
పిలగాడు అణగబట్ట 
అదొక ఆట 


వెండీ బొట్టుబిళ్ళ అంటించిన మొఖాని బయటకు చాపి 
వ్విజయగర్యాలు పోతుంటే చూడముచ్చట 

ఏదో గుర్తొచ్చినట్టు ఆటిడినీన పిలగాడు జాలిమొగంతో 
మనముందు చెయి జూవుతడు 

జేబులో దొరికిందేదో 

ఇవ్వగానే పీలగాని మొఖం వెలిగిపోయిందా 

పేలగాడు 

చర్భృల్తి ళరీరాల్సి దాటుకుంటూ వెళ్ళి 

రొట్టెముక్కతో టీతో ప్రత్యక్షం 

బిన్సరొట్టె అయినా చుంబి 

కుక్కపిల్లకు తినిపించి 

తనూ తినటం - 

నిద్రలోంచి తండ్రిని లేపి కొంత ముక్క నోట్లో పెడతాడు 
చాయలో అద్ది పిలగాడు తింటంటే 

Dý dv ప్లాస్టిక్‌ TIS మూతి పెట్టిందా 
DOAA 

నగం టీలో 

తండ్రికి రెండు బుక్కలు 

తను మూడు బుక్కలు 

కొంచెం ఊదుకుంట కుక్కపిల్లకు తాగిన్తుంటే 
మరిబిపోయిన టీ మాధుర్యం బుట్టేస్తుంది 


మిత్రుల ముచ్చట సరే 
బరదానది వయ్యారాలు నరే 
నా మూగముచ్చటంతా 
వీలగాడూ కుక్కవిల్లా 

గాను మడిచి అవతలపడేసి 


త —e 
నందిని సిధారెడ్డి కవిత * 6.2 


కుక్చవిల్లకు పెట్టిన ముద్దుకు 
ఒక్కసారి బతుకు తీవంతా కదులుతుంది 
ఆ గావురాలకు మన లాకర్‌ (పేమలు నోళ్ళు తెరుస్తయి 


కుక్కవిల్లా పిల్లాడు వంచే భాష 
మన నిఘంటువుల్లో ఇమడనే ఇమడదు 
చెక్కిలి కద్దుకుంటూ కొద్ది సేవు 
వొయ్యారంగా గిల్లుతూ కొద్ది సేపు 
మూటలోని గిన్సెమీద దరువేస్తూ కొద్ధి సేవు 
తొడమీద వడుకోబెట్టి బోకొడుతూ కొద్ది సేవు 
మనుషుల్లో ఆడీనట్టే వీలగాడు ఆడతాడా 
కుక్క వీల్ల గురగురమంటూ ఉరుకుతూ ఉరుముతూ 
REBA చేతిని చినగా నాకుతుంది 
మళ్ళా దుప్పటికప్పి వాడూ 
మళ్ళీ బయటికొచ్చి అదీ 
విజయహోసాలతో కేరింతలు వేస్తారు 
ఆ ముచ్చట ఏ అనుభూతికీ అందక ముఠున్తుంటానా 
నల్లకోటు తెల్లప్యాంటుతో మీసాలాయన వస్తాడు 
గట్టిగా అరుస్తూ 
పీలగాడి నెత్తిమీద కాలితో తంతాడు 
నిద్రననుభివిస్తున్న తండ్రి నెత్తిమీద తంతాడు 
L dY నెత్తి పడేస్తాడు 
అంతే 
సఠసు మీద రాయివడీ 
ముచ్చట మాయం 
స్టేషన్‌ రాగానే 
ముల్లెమూటతో వినరబడీ 
మూడు జీవుల వ్రవంచం మాయం 
20 అక్టోబర్‌ 1999 
తెల్లారుజాము 


e o 
ఒక బాధగాదు * 63 


www.eTelangana.org 


GOVS నిలిచిన ఆఖరి నీటిబొట్టుతో 
అదొక ఆట 

WA అడుగులు జారినపుడు 

నేలను ముద్దిడిన నెత్తురుభుక్క 

ఎవరూ చూడకపోతే హుషారుకేం కొదువలేదు 
చూశారో 

ఇంక ఏడుపే 


అరబేతిలో అనం కలివీ 

నీకో ముద్దా నాకో ముద్దా తినిపించి 
తాడీచెట్టు కింది నుంచి జెగ్రొస్తే 
తనువంతా చక్కీలిగిలే 

హడావుడి వడుతున్మప్పుడే 

అరుగుమీద సీతాకోకచిలుక వాలుతుంది 
దాని ముట్టుకోవాలని మహో ఉబలాటం 
అంతే భయం 

DAET DIET 

మనసే బిత్రం 

వట్టుకోదు - వదిలిపెట్టదు 

TI చూస్తానని మారాం చేస్తది 

గోడకు ఎగబాకుతూ తొండ 

పోతుంది వన్తుంది 

పాద్దుగూకులూ అదే ఆట 

వాళ్ళమ్మ అన్సం తిన్సించినప్పుడల్తా 


e e 
నందిని సిధారెడ్డి కవిత k ర్ర4 


అవతలకీ ఇవతలకీ - 

కుక్కకేసిన తర్వాతే తను తినేది 

ఇంతలో దుడ్డెకోసం లాలనగా బర్రె అరుస్తది 
అంబా అంటూ 

ఇకంతే 

T ముందు నుంచి కదులదు 
పాలమనునులు ప్రాణుల్సి (ప్రేమిస్తాయి 
పెద్ద మనునులేమో వస్తువుల్ని (ప్రేమిస్తాయి 
ఆటలకేం 

బోలెడు 

పసితనంలో పట్టిందల్లా ఆటే 

వడుకునేదాకా ఆటే 

పక్కింటి పాప DFT వస్తది 

పాప అది కావాలని మారాం - 

పాపకు బొమ్మలు కొందామని షాపుకు పోతామా 
మెషిన్‌గన్లూ మోటార్లూ లాంభర్తూ - 

జీవుల బొమ్మలే లెవ్వు 

తడిముఖం మీద మిగిలిన నీటిబొట్టులాంటి 
బాల్యాన్ని తల్చుకుంటే 

మనం దూగలేం 

ఫైవస్తార్‌లూ కిట్‌కాట్‌లూ 

పాపనైతే ముద్దాడతాం గానీ 

ముద్దుకంటిన చెమ్మలోని 

రసాయనాలు కని పెట్టగలమా 

పావనైతే ఆడిస్తాంగానీ 

పాలబుగలో ఆడుకుంటున్న 

పొడవాటి బవుళకోరల్సి కని పెట్టగలమా 


ఇప్పుడు నాకు భయం పట్టుకొంది 
(ప్రాణభయం కన్నా పెద్ద భయం అది 


6 జూన్‌ 2000 
మధ్యాహ్నం 


6— 06 
ఒక బాధగాదు * ర్ర5్‌ 


www.eTelangana.org 


డవు పాతదే 

SOJI) వుడతయో చూడు 
చుక్కలు కంపించి 

జలజలా TOSAN) 


కొత్త దరువుల్లో నీ కాళ్ళు తడబడ్డయ్‌ 
కొత్తదరువు 
e o 


ఆరెకత్తితో ERII నా అచ్చులే 
మనిద్ధరివి ఒకే అచ్చులు కాదు 
ఈ కంవలో నడి సెతందుకు 

నా చెవులు నాక్కావాలి 


జువాబివ్వుటానికి నా శక్తి చాలదు 

బర్లు కాయటంలోనే ఇగిరిపోయిన బాల్యం 
భుజాల మీంబి వీవు మీదికి జారుతుంటే 
పలకటానికి నాకొచ్చిన మాటలు చాలవు 
మొగులు మీది వరదగూడు మోనం చెయ్యవచ్చు 
భూమ్మీది నూకలు మోనం చెయ్యవచ్చు 
ఎడవటానికి నాకొచ్చే SIH) చాలవు 


పాలం అచ్చు కట్టటానికి అలవ్వాటైన చేతుల్తో 
బూట్లు నవరించలేను 
నా మోకాళ్ళకూ మో చేతులకూ అంటిన బురద తడి 
నోట్లు లెక్క బెట్టటానికి చేతులకు అద్దుకునే తడితో 
నరితూగగలదా ? 
నాకొచ్చిన వని పాతది 
పాట పాతది 
బెవ్హు కుట్టడంలో కుదిరిన జీవితం 
కాయకాయవచ్చు 
పైనలు కాయలేదు 
దాని తోలువొలిబి 
నా బతుకు మలిచి 
నా చేతులారా వంచిన డప్పు పాతదే 
బెప్ప పాతదే 
నా చేతులు నుతా పాతవే 
బిగునుకున్సు పిడికిలి కొత్తది చూడు 


అలి పంకా నాం కాకా 
నందిని సిధారెడ్డి కవిత * 66 ఒక బాధగాదు * 67 


www.eTelangana.org 


అసహజాలు 


రౌత్రంతా అదే శబ్దం 

వరిచితమైన కంఠధ్వని 

గదంతా కిచకిచలాడుతనే వుంటది 
పట్టుకుందామని చేతులు చాస్తే 

పాట బుర్రున ఎగిరిపోతది 

అవ్పటిదాంక గుండెల్సిండా పొంగిన (ప్రేమ 
చప్పున కువ్పకూలుతుంది 


జీవితం కాలిన బాధ ముందు 
చేతులుకాలిన బాధ 
పెద్ద లెక్కలోనిది కాదు 


IJITO చూసినా 
పోకచెక్కా అడకత్తెర 
సహజంగా కనబడవు 


రాత్రంతా సాగిన ÂY Sho 
నెమిలి కంటనీరు పెట్టుకుంటనే వున్నది 
పానం అలినినట్లే వున్నది 

మగతలో కళ్ళు నులుముకునేసరికి 
చేతుల్సిండా నెమలీకలే 


ఎన్సి పోలికలు నరిచేసీనా 
ముల్తూ అరిటాకూ 
నహాజంగా కనబడవు 


e 
నందిని సిధారెడ్డి కవిత * GF 


f 


బతుకంతా అదే యాతన 


కొంగు ముడీకన్హా తాడుముడి గట్టిగా పడుతుంది 
కనుబొమ్మల మీద 

జలతారు నునేరు మెరువులే అద్దుకుంటయి 
రెప్పల కింద 

రంవవుకోత వదునెక్కుతుంది 

కవిత్వం అల్లుదామని చూస్తే మాటలు TIF 


A) అనుభవాలు వడబోసినా 
:ఖమూ శిల్పమూ నాకయితే అసహజంగా కన్సీస్తయ్‌ 


14 జనవరి 1995 
తెల్లారుజాము 


6 — e 
ఒక బాధగాదు * ర్రఠ 


www.eTelangana.org 


రాత 


అల 


బివరిస్తానం చేయించటానిక్కూడా నీళ్ళు దొరకయి 
శవానికయినా అదృష్టముండాలె 

ఏడవటానికెవరూ ఉండరు 

రాజ్యం కాని రాజ్యం 

బతకవొయిన కొడుకులు ఎ చావుచస్తున్నారో... 


శవమైనందుకేడువాలో 

కానందుకేడువాలో 

బొంతలకెల్లి లెవ్వులేని మునలవ్వ కర్థంకాదు 
ఒక్క దినమైనా 

నత్తుగిన్సైల పొద్దు FEIA 

కడువు కాల్బటానికి దావురించిన దొరలు 
తనువు కాల్చటానికి రారు 

డఊబకోత కన్నా బాంబుదాడీకన్నా 

కటువైన ఈ వాత్యలకు కేసుల్లేవు 

S) కలోర నిర్ణయాలే 


అంతా gé కిప్పుడు జరిగిందేం కాదు 

జల్లెడ జల్లెడయి భూమి రొదించినప్పటి మాట 

బాటిల్లల్ల బందీ అయి నీరు OPSI మాట 
మనిషంతా నర్వూై రోడ్డు మీద వర్చుకున్సవటి మాట 
పాలకులసాల్లు వత్రికలమడతల కింద దాచినవ్చటి మాట 


త —e 
నందిని సిధారెడ్డి కవిత * 70 


ఏదీ ఇవ్పుటికవ్రుడు జరిగిందేం కాదు 
మబ్బులు భయవడీ 

పిలిచినా వినిపించుకోవు 

సీరికాంచె చెట్టూ సీతాఫలం చెట్టూ 
బిగిర్భటం ఆపేస్తయి 

దాహంతో అల్తాడీన కాకి 

తిరిగి తిరిగి ఎక్కడా కడవ కనిపించక 
బోరు పంవు ముందు పానళరం వడుతుంది 
(పేమలు ఆరిపోయిన బోట 

వచ్చిక కూడా మొలువది 

సాదలేక కోతకమ్మలేక 

శతు యాతన చూడలేం 

మనిషికయినా పజువుకయినా రాతుండాలి 


వెనుకటికి బ్రవ్మారాతే తెలునుకోలేదు 
బహుళజాతి రాతలేం తెలుస్తాయి ? 


తాలాలు వేసి తరలి వెళ్ళుతున్న కుటుంబాల్సి చూసి 
ఇల్లు బెంగటిల్లుతుంది 

కప్పు మీంచి ఒక పెంక వగిలికింద వడుతుంది 

ఖాళీ అవుతున్న వాడలు చూసి కుక్కలు కునారిల్లుతయి 
తరతరాల ఆత్మీయత వుటుక్కుమన్సందుకు 

ఊరు పెద్దగా మూలుగుతుంది 


ఎందుకిట్లా అయిందని 
ఊరు కుతకుత ఉడుకుతున్నది 
ఎక్కడ మీటితే ఏది తెగుతుందో 
ఎది గుంజితే ఏది కదులుతున్సదో 
ఊరు ఆలోచన్ల పడ్డది 
28 మే 2000 
మధ్యాహ్నం 


9-4 
ఒక బాధగాదు ౫ 77 


www.eTelangana.org 


